Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.34 


AMARAVATI , THURSDAY , AUGUST 26 , 2021 


G.229 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER 
SRIKAKULAM MUNICIPAL CORPORATION , SRIKAKULAM . 


Roc . No : 177325 / 2021 / A1 . 


Dated : 30.07.2021 . 


SRIKAKULAM MUNICIPAL CORPORATION - LEVY AND ASSESSMENT OF PROPERTY 

TAX IN CAPITAL VALUE SYSTEM - IMPLEMENTATION OF CAPITAL VALUE SYSTEM 
FROM Dt : 01.04.2021 . RATES OF TAXATION APPROVED BY THE HONBLE 
COUNCIL SRIKAKULAM MUNICIPAL CORPORATION - FINAL NOTIFICATION . 


Ref 


: 


1. Andhra Pradesh Ordinance No. 16 of 2020 . 
2. G.O.Ms.No.198 Municipal Administration & Urban Development ( J1 ) 

Department 
3. Srikakulam Municipal Corporation Council Resolution No. 44 

2020 , Dated : 26.12.2020 . 
4. Proceeding Roc . 14034/2/2021 -KSec , Dt . 22.01.2021 of Member 

Secretary AP Property Tax board . 
5. Draft Notification issued in sakshi and eenadu Daily news Paper 

Dt.07.01.2021 
6. Srikakulam Municipal Corporation Council Final Resolution No.60 / 2021 , 

Dated : 25.03.2021 . 
7. Srikakulam District Gazette No.46 / 2021 , Dt : 23.07.2021 . 
8. Final Notification issued in sakshi Daily news Paper Dt.06.08.2021 . 
9. Intruction of DMA , AP , Guntur issued While video conference . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , August 26 , 2021 


Roc . No : 177325 / 2021 / A1 . 


Dated : 30.07.2021 . 


SRIKAKULAM MUNICIPAL CORPORATION , SRIKAKULAM 

NOTIFICATION 


Under the Andhra Pradesh municipal corporation Act 1994 and Section 585 , 
197 , 197A , 198 and 199 of Hyderabad Municipal corporation Act 1955 the 
Commissioner of the Srikakulam Municipal Corporation issued notification 

Property Tax 
R.O.CNo : 163932 / A1 / 2020 

date : 23-07-2021 . 
ਹੈ । 
This is to inform the Tax payers of the Municipal Corporation Srikakulam 
under the instructions of the Municipal Corporation Act 1955 issued property tax 
rules and regulation of 2020 , G.O.Ms.No.198 dated 24-11-2020 , the said 
Municipal Corporation of Srikakulam decided to impose property taxes based on 
the Market Value of the property which was decided by the Registrations and 
stamps Department . On 01-04-2021 the same will be enforced According to 
Municipal Corporation G.O.Ms.No.198 dated 24-11-2020 and Commissioner 
and Director of Municipal Administration of Andhra Pradesh , Guntur issued one 
circular regarding the property taxes and made a report on the same and the said 
report was submitted to the Members Secretary AP Property Tax Board and 
issued the proceedings Roc.No.14034 / 2 / 2021 - Ksec.On 22-01-2021 basing on the 
investigated the property tax slab rates . 


The Municipal corporation imposing the property tax Under the Section 
197 , 197A , 198 and 199 of The Andhra Pradesh Municipal Corporation Act 1955 
and the same tax rates are imposed 0.15 % of total residential buildings market 
value and 0.30 % of Non residential building market value are imposed by the 
Corporation passed a resolution No. 44/2020 , on 26-12-2020 and the same tax 
rates are mentioned in the below schedule . 


SCHEDULE 


S.No Types of Tax 


Vacant 


sites 


Residential 
Buildings 
Tax % : 
0.15 % 


per anum 
Tax % : 0.50 % 


1 
2 


| Non 
residential 
Buildings 
Tax 
% : 0.30 % 
0.15 
0.0375 
0.0375 
0.0375 
0.0375 
0.30 % 


General Tax 

0.075 
Water Tax 

0.1875 
Grange Tax 

0.01875 
Light Tax 

0.01875 
Convergence Tax 0.01875 
Total Tax per centage 0.15 % 


3 
4 


0.25 
0.0625 
0.0625 
0.0625 
0.0625 
0.50 % 


5 


ANDHRA PRADESH GAZETTE , August 26 , 2021 


3 


On 07-01-2021 the daily news papers Enadu and Sakshi published Draft 
Notification on amended property tax slab rates which was mentioned in the 
above schedule and the said publication clearly mentioned that if any objections 
or suggestions will be taken at Srikakulam Municipal Corporation Office on 
above mentioned property tax slab rates which was accepted by the Srikakulam 
Municipal Corporation on or before 30 days when the Draft Notification was 
issued and the following said publication only three applications ( objections & 
suggestions ) are filed before the Municipal corporation on or 06-02-2021 and the 
AP Property Tax Board also accepted the above mentioned Draft Notification 
schedule tax slab rates and the objections which came within time also submitted 
the report to The Honourable District Collector and Special officer of the 
Srikakulam Municipal Corporation for the consideration after that the council 
resolution No : 60/2021 dated 25-03-2021 schedule mentioned property tax rates 
Component wise finally accepted and under the Government regulations the 
amended property tax rates enforced on or 01-04-2021 . 


According to G.O.Ms.No.198 Municipal Corporation dated 24-11-2020 
and Council resolution No.60 / 2021 dated 25-03-2021 the imposition of property 
tax rates are basing on the market value which was decided by the Stamps and 
Registration department and the category of tax percentages on residential 
buildings 0.15 % of total market value and Non- residential buildings 0.30 % of 
total market value and Vacant site 0.50 % of total market value imposed property 
tax and also 8 % of Library cess imposed on the same and the amended property 


tax rates will be enforced to 01-04-2021 in Srikakulam Municipal Corporation to 
intimating to all tax payers and issued this final notification and this is the 
intimation to all tax payers the Srikakulam Municipal Corporation amended 
property tax rates and rules and regulations of this final notification under the 
Andhra Pradesh Municipal corporation Act 1994 and published Andhra Pradesh 
Gazette on 01-04-2021 the new amended property tax rates are enforced . 


C. OBULESU , 

Commissioner 
Srikakulam Municipal Corporation , 

Srikakulam . 


4 


ANDHRA PRADESH GAZETTE , August 26 , 2021 


శ్రీకాకుళం నగరపాలక సంస్థ వారి కార్యాలయము , శ్రీకాకుళం 

నోటిఫికేషన్ 
ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల చట్టం 1994 మరియు హైదరబాదు నగరపాలక 
సంస్థ చట్టం 1955 లోని సెక్షన్ 585 , 197 , 1974,198 మరియు 199 క్రింద శ్రీకాకుళము 
నగరపాలక సంస్థ కమిషనర్ వారిచే ప్రచురించబడిన నోటిఫికేషన్ . 

ఆస్థి పన్ను 
ఆర్.ఓ.సి.నెం : 163932 / A1 / 2020 , 

తేది : 23.07.2021 . 
ఇందుమూలముగా యావన్మంది పురప్రజలకు తెలియజేయునది ఏమనగా 
మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు తేది . 24.11.2020 న జారీ చేసిన 
జి.ఓ.ఎం.ఎస్ . నెం . 198 లోని " ఆస్తిపన్ను విధింపు నియమాలు – 2020 " ల ననుసరించి 
ఆస్టుల క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ & స్టాంప్ డిపార్టుమెంటు వారు నిర్ణ & యించు 
భవనములు మరియు వాటి స్థలముల " మూలధన విలువల " ఆధారంగా ఆస్తిపన్ను 
విధించుటకు నిర్దేశించియున్నారు . ఈ విధానం తేది . 01.04.2021 నుండి అమలు 
చేయవలసియున్నది . అందు నిమిత్తము తదుపరి కార్యాచరణలో భాగముగా 
జి.ఓ.ఎం.ఎస్ . నెం . 198 , పురపరిపలనా శాఖ , తేది .24.11.2020 ప్రకారము మరియు 
పురపరిపాలనా సంచాలకులు ఆంధ్రప్రదేశ్ గుంటూరు వారు జారీ చేసిన సర్కులర్ 
ఉత్తర్వుల ప్రకారము సదరు ఆస్తి పన్ను రేట్లు మదింపు చేసి సవివర నివేదిక 
రూపొందించి పిమ్మట సదరు నివేదిక Member Secretary AP Property Tax Board 
వారికి నివేదించగా అందుపై సదరు ఆస్తి పన్ను రేట్లను పరిశీలించి Proceedings 
Roc.No.14034 / 2 / 2021 - Ksec . తేది .22.01.2021 గల కార్యవర్తనలు జారీ చేసితిరి 

కావున ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1955 , లోని సెక్షన్ , 197 1974 , 
198 మరియు 199 ప్రకారం ఆస్థిపన్ను విధించుటకుగాను మరియు అట్టి ఆస్తిపన్ను రేట్లు 
నివాస భవనముల " మూలధన విలువ " మొత్తంపై 0.15 % మరియు నివసేతర భవనముల 
" మూలధన విలువ " మొత్తంపై 0.30 % విధించుటకు కార్పోరేషన్ వారు తమ తీర్మానం 
నెం .44 / 2020 , తేది : 26-12-2020 నందు ప్రతిపాదించియున్నారు . వివరములు ఈ క్రింది 
షెడ్యుల్ నందు చూపడమైనది . 

షెడ్యూల్ 
ఇంటి పన్ను శాతము 
( సంవత్సరమునకు ) 

ఖాళీ స్థలంపై 
వ . 

నివాస 

నివాసేతర 
పన్ను విశిదము 

పన్ను శాతం 0.50 % 
.నెం భవనములపై భవనములపై 

( సంవత్సరమునకు ) 
పన్ను శాతం : పన్ను శాతం : 

0.15 % 
సాధారణ పన్ను 

0.075 0.15 

0.25 
శాతం 
నీటి పన్ను శాతం 0.01875 

0.0375 

0.0625 
డ్రైనేజ్ పన్ను 

0.01875 

0.0375 
శాతం 
లైటింగ్ పన్ను 

0.01875 0.0375 

0.0625 
శాతం 
కన్జర్వేన్సి పన్ను 

0.01875 0.0375 

0.0625 
శాతం 
మొత్తం పన్ను శాతం 


0.30 % 


1 


2 


0.0625 


3 


3 


4 


5 


0.15 % 


0.30 % 


0.50 % 


ANDHRA PRADESH GAZETTE , August 26 , 2021 


5 


ఎ . 


పై షెడ్యూల్ లో పేర్కొన్న కాంపోనెంట్ ( Component Wise ) వారీగా సవరించిన 
ఆస్తి పన్ను రేట్లు ( ఇంటి పన్ను నివాస / నివసేతర భవనములు మరియు ఖాళీ స్థలం 
పన్ను పై పన్ను రేట్లు ) నిమిత్తము డ్రాఫ్ట్ ( ముసాయిదా ) నోటిఫికేషన్ తేది.07-01-2021 
ఈనాడు మరియు సాక్షి దినపత్రికలో జారీచేయడమైనది . సదరు శ్రీకాకుళం నగరపాలక 
కౌన్సిల్ వారు నిర్ణయించి ఆమోదించిన ఆస్తి పన్ను రేట్లపై ఏవైనా అభ్యంతరములు , 
సూచనలు , సలహాలు ఉన్న యెడల డ్రాఫ్ట్ ( ముసాయిదా ) నోటిఫికేషన్ జారీ చేసిన తేది 
నుండి 30 దినముల గడువు లోగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయములో 
స్వీకరించబడునని సదరు ప్రకటనలో తెలియజేయడమైనది . సదరు ప్రకటన 
అనుసరించి తేది : 06.02.2021 నాటికి వివిద సంఘాల వారు దాఖలు చేసిన అభ్యంతరము , 
సలహాలు మరియు సూచనలను నగరపాలక సంస్థకు 3 ( మూడు ) దరఖాస్తు మాత్రమే 
ధాఖలు కాబడినవి . కావున డ్రాఫ్ట్ ( ముసాయిదా ) నోటిఫికేషన్ షెడ్యూల్ లో పేర్కొన్న ఆస్తి 
పన్ను రేట్లపై AP Property Tax Board వారు కూడా పరిశీలించి ఆమోదం తెలిపినందున 
మరియు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై స్పందిస్తూ ఆస్తి పన్ను చెల్లింపుదారుల నుండి నిర్ణీత 30 
దినముల గడువులోగా ప్రజల నుండి వచ్చిన అభ్యంతరము , సలహాలు మరియు 
సూచనలను గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి శ్రీకాకుళం నగరపాలక సంస్థ 
వారికి పరిశీలనార్ధం సమర్పించిన తదుపరి పై షెడ్యూల్ లో పేర్కొన్న ఆస్తి పన్ను రేట్లు 
కాంపోనెంట్ల ( Component Wise ) వారీగా వారి యొక్క కౌన్సిల్ తీర్మానం నెం .60 / 2021 , 
తేది .25.03.2021 గల దానిలో అంతిమముగా ఆమోదిస్తూ సదరు సవరించిన ఆస్తి పన్ను 
రేట్లు ప్రభుత్వ నిబంధనల ప్రాప్తిని తేది .01.04.2021 నుండి అమలు పరుచుటకు 
నిర్ణయించడమైనది . 

కావున జి.ఓ.ఎం.ఎస్.నెం .198 పురపరిపలనా శాఖ తేది .24.11.2020 ప్రకారము 
మరియు కౌన్సిల్ తీర్మానము నెం .60 / 2021.తేది .25.03.2021 ప్రాప్తిని సవరించిన ఆస్తి 
పన్ను రేట్లు స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ వారు నిర్ణయించిన " మూలధన 
విలువల " మొత్తం పై అన్ని నివాస భవనముల కు 0.15 % పన్ను శాతము నివాసేతర 
భవనముల " మూలధన విలువల " మొత్తం పై 0.30 % పన్ను శాతము మరియు ఖాళీ 
స్థలముల " మూలధన విలువల " మొత్తం పై 0.50 % పన్ను శాతము విధించబడునని అట్టి 
ఆస్తి పన్ను పై 8 % లైబ్రరీ సైన్స్ కూడా విధించి వసూలు చేయబడునని 
తెలియపరచడమైనది . కావున ఈ నోటిఫికేషన్ ప్రచురించిన సవరించిన ఆస్తి పన్ను రేట్లు 
( Rate of Taxation ) తేది .01.04.2021 నుండి శ్రీకాకుళంనగరపాలక సంస్థ లో అమలు 
పరుచబడునని ఇందుములముగా యావన్మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులకు 
తెలియపరుచుచూ ఈ తుది నోటిఫికేషన్ ( final notification ) జారీ చేయడమైనది . ఈ 
బైలాలో ప్రచురించిన శ్రీకాకుళం నగరపాలక సంస్థకు సంబంధించునటువంటి 
సవరించిన ఆస్తి పన్ను రేట్లు మరియు తుది నోటిఫికేషన్ లో జారీ చేసిన అన్ని 
నిబందనలు ( 

రూల్స్ ) ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థ చట్టం 1994 లో పేర్కొన్న 
నిబందనల ప్రాప్తిని ఆంధ్రప్రదేశ్ రాజపత్రం ( Andhra Pradesh Gazette ) నందు 
ప్రకటించిన విధముగా తేది .01.04.2021 నుండి శ్రీకాకుళం నగరపాలక సంస్థ లో 
వాడుకలోనికి వచ్చునని అందరు ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఇందుమూలముగా 
తెలియజేయడమైనది . 

సం / - . , 
శ్రీకాకుళం నగరపాలక సంస్థ , 

శ్రీకాకుళం 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


